శ్రీగణేశాయ నమః శ్రీగురుభ్యో నమః శ్రీవల్లభాసమాశ్లిష్టం దశహస్తం గజాననమ్‌ | 
శ్రీమాత్రే నమః శివాయ గురవే నమః గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకమ్‌ ॥ 


వందే గురుపదద్వంద్వమ్‌ అవాజ్యానసగోచరమ్‌ | 


రక్తశుక్లప్రభామిశ్రమ్‌ అతర్క్యం తైపురం మహః ॥ 


భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా । 


శ్యామావార్తాలిసంసేవ్యాం భవానీం లలితాంబికామ్‌ ॥ 


గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్‌ | 


నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ॥ 


శ్రీకిరిరథమధ్యస్థాం పోత్రిముఖీం చిద్దనైకసద్రూపామ్‌ | 
హలముసలాయుధహస్తాం నౌమి శ్రీదండనాయికామంబామ్‌ ॥ 


( ఆషాఢశుద్ధ పాడ్యమి నుండి ఆషాఢశుద్ధ నవమి వరకు వున్న 


తొమ్మిది రోజులు “వారాహీనవరాత్రులు”గా శ్రీవిద్యాసంప్రదాయంలో 
వ్యవహరించబడతాయి ) 


శ్రీవారాహీపరదేవతాయై నమః 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) - https://rushipeetham.org  - పుటః - 1 


దీవ్యత్‌-కృపామృతతరంగితసత్కటాక్షం 

కాంచీశ్వరీరుచిరచిత్సళయా సుదీప్తమ్‌ । 
దాక్షిణ్యమూర్తిమిహ సంయమినం వరేణ్యం 
శ్రీచన్దశేఖరగురుం ప్రణతోస్మి నిత్యమ్‌ ॥ 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) - https://rUShipeetham.org 


కా: ! 
/' | 


న చా ము 
శ్రీగురుకామాక్షీ స్వరూపులైన 
పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారికి 

సభక్తికంగా ఈ గ్రంథసమర్పణ 


సంకలనం -- లలిత రాళ్ళభండి, New Jersey, USA 


పుటః - 2 


ముందు మాట 


లలితాదేవి, శ్యామలాదేవి, వారాహీదేవి - వీరు ముగ్గురూ ఇచ్చాశక్తి, 
జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపములని మనకు లలితోపాఖ్యానం వివరిస్తోంది. 
శ్రీవిద్యా ఉపాసనా సంప్రదాయంలో కూడా ఇదే విధంగా వివరించబడింది. 
శ్రీవిద్యలో మంత్రోపదేశం వున్నవారు వారి సంప్రదాయాన్ని, గురువులను 
అనుసరించి లలితా(వసంత), శ్యామలా, వారాహీ నవరాత్రులలో అమ్మను 
పూజించుకుంటారు. మంత్రోపదేశాలు లేకపోయినా శ్యామలాదేవిని 
మహిమాన్వితమైన నామాలతో, శ్లోకాలతో పూజించుకునే విధానం 
ఇదివరలో శ్యామలా నవరాత్రులకు అందించడమైనది. ఇప్పుడు అదే కోవలో 
వారాహీ నవరాత్రులకు ఉపయుక్తంగా వారాహీదేవిని కూడా భక్తి శ్రద్ధలతో 
ఆరాధించే విధానాన్ని అమ్మ నామలతో, శ్లోకాలతో, స్తోత్రాలతో 
సమకూర్చడం జరిగింది. అమ్మభక్తులు ఈ అవకాశాన్ని 
సద్వినియోగపరచుకోవలసినది. దీనిని భక్తిశ్రద్ధలతో సంకలనం చేసిన 
చి.సౌ.రాళ్ళభండి లలితకు వారి కుటుంబసభ్యులకు అమ్మ అనుగ్రహం 


ar 


సంపూర్ణంగా లభీంచుగాక. స్వస్తి 


సామవేదం షణ్ముఖశర్మ 


శ్రీవారాహీ తత్త్వము 

శ్రీవారాహీద్వాదశనామావళి; 

పూజావిధిః 

గణపతిపూజ 

శ్రీవారాహీదేవిపూజ 

ఆర్యాద్విశతియందు శ్రీవారాహీదేవి వర్ణన 
బ్రహ్మాండపురాణాంతర్గత కిరిచక్రరథపర్వదేవతావర్ణన 
శ్రీవారాహ్యను గ్రహాష్టకమ్‌ 

శ్రీవరాహముఖీస్తవః 

శ్రీవారాహీదేవి కీర్తన (గురువుగారి రచన) 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) - https://rushipeetham.org - పుటః - 3 


శ్రీవారాహీ తత్త్వము 


(పూజ్యగురువుల “ఆర్యాద్విశతి” ప్రవచనం, ఇతర వారాహీసంబంధమైన 
ప్రవచనాల నుండి సంకలనపరిచినది ) 


తాడితరిపుపరిపీడనభయహరణనిపుణహలముసలా । 
క్రోడపతిభీషణముఖీ జగతి క్రీడసి త్వమేవ కామాక్షి ॥ 


సప్తమాతృకలలో ఐదవమాతృకగా చెప్పబడుతున్న శ్రీవారాహీదేవి 
శ్రీవిద్యలో లలితాదేవికి అంగదేవతగా చెప్పబడుతున్నది. లలితాదేవి 
యొక్క క్రియాశక్తిస్వరూపిణి వారాహీదేవి. ఈ తల్లి ఐదు ఆవరణల 
యంత్రాన్ని ( చక్రాన్ని ) అధిష్టించి ఉంటుంది. ఈ ఐదు ఆవరణలలో 
వారాహీదేవి యొక్క అనేక శక్తులు ఉంటాయి. వీరందరూ 
వరాహవదనాలతో ఉంటారు. సంస్కృతంలో వరాహమునకు “కిరి” 
అని ఒక పేరున్నది. అందువలన ఈ వారాహీయంత్రానికి కిరిచక్రము 
అని పేరు. 

హలము (నాగలి), ముసలము (రోకలి) అనే రెండు ఆయుధాలను 
లలితమ్మ తన భ్రూమధ్యం నుండి సృష్టించి వారాహీదేవికి ఇచ్చి 
శక్తిసేనలకు ఆమెను సేనాధ్యక్షురాలిగా నియమించింది. అందుకే ఈ 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) - https://rUShipeetham.org 


తల్లికి దండనాథా అని మరియొక పేరు వున్నది. దండనాథా అంటే 


సేనాధ్యక్షురాలు. శ్యామలాదేవి యొక్క మంత్రాంగానికి క్రియారూపంగా 


అసురశక్తులను దునుమాడే విధంగా శక్తి సేనలను సమర్ధవంతంగా 
నడిపించిన తల్లి వారాహీదేవి. ఈ తల్లిని ఉపాసిస్తే మన సేనలను 
రక్షిస్తుంది. మన ఇంద్రియాలే మన సేనలు. ఇంద్రియాలలో ఉండే 
శక్తియే వారాహీ. ఇంద్రియశక్తులన్నీ వారాహీయైతే బుద్ధిశక్తులన్నీ 
శ్యామలాదేవి. ఈ రెండింటికి మూలమైన ఆత్మశక్తియే లలితాదేవి. 

హలముసలములతో పాటు శంఖచక్రములను కూడా దాల్చి 
వుంటుంది ఈ తల్లి. వారాహీ అంటే విష్ణుశక్తియే. వైష్ణవంలోని 
వరాహతత్త్వమే శాక్తేయంలోని వారాహీతత్త్వము. 

భూమిని తవ్వుకుంటూ వెళ్ళేది వరాహము. భూమిని 
ఉద్ధరించేటప్పుడు వరాహరూపంతోనే విష్ణువు ఉద్ధరించాడు. 
అందువల్ల ఈ వారాహీతత్త్వము భూమిని ఉద్ధరించి, రక్షించే శక్తి. 

వరాహతత్త్వం యజ్ఞతత్త్వం కూడా. యజ్ఞతత్త్వమే 
వరాహరూపంగా ధరించి వచ్చాడు నారాయణుడు. ఈయనకు 
యజ్ఞవరాహం అనే నామం కూడా ఉన్నది. యజ్ఞమే లోకాన్ని 
ధరిస్తున్నది. భూమిని రక్షించేది, పోషించేది యజ్ఞమే. అందుకే 
వారాహీదేవి యజ్ఞస్వరూపిణి. 


పుటః - 4 


ఇంద్రియాలకు కావలసినది బలం. ఈ బలం అన్నం వల్ల లభిస్తుంది. 
వారాహీదేవి అన్నప్రదాయిని. దున్నే శక్తికి ప్రతీక నాగలి. వచ్చిన 
ధాన్యాదులను అన్నముగా మార్చేది రోకలి. అందువల్ల ఈ తల్లిని 
ఉపాసిస్తే అన్నపానాలకు లోటుండదు. శరీరపుష్టి లభిస్తుంది. 

వారాహీ అమ్మవారికి మరియొక పేరు ఆజ్ఞాచక్రేశ్వరి. ఈ తల్లిని మన 
భ్రూమధ్యస్థానమందున్న ఆజ్ఞాచక్రమునందు ధ్యానించవలెను. 
వారాహీదేవిని ఈ విధంగా ధ్యానిస్తే మనకు సరియైన సమయములో 
సరియైన ఆలోచనలను స్ఫురింపచేస్తుంది. 

లలితాదేవిని ధ్యానం చేసేటప్పుడు ఆ తల్లికి ఎడమవైపు 
వారాహీదేవిని భావించాలి. లలితాసహస్రనామసోత్రములో 
వారాహీదేవత ప్రధానంగా ఈ నామాలలో కనిపిస్తుంది. 


1. కిరిచక్రరథారూఢదండనాథాపురసృతాయై నమః 


2. _ విషంగప్రాణహరణవారాహీవీర్యనందితాయై నమః 
3. _ శ్రీపంచమ్యె నమః 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) - https://rUShipeetham.org 


పుటః - 5 


ర్‌ 


౦చమ్యె నమః 


దండనాథాయై నమః 


సంకేతాయై నమః 


IN 
హం fe | CE 

రో 

ర 

ల 

క్‌ 

ర్‌ 

ల్లో 


5 శ్రీసమయసంకేతాయై నమః 
6 వారాహ్యా నమ 

7 శ్రీపోత్రిణ్య నమ 

8  శ్రీశివాయై నమ 


11 ఆజ్ఞాచక్రేశ్వర్యె నమః 


లలితోపాఖ్యానంలో హయగ్రీవులవారు అగస్త్యులవారికి ఉపదేశించిన 
మహిమాన్వితములైన శ్రీవారాహీద్వాదశనామాలను అనునిత్యం 12 


G 
J 
"ర 
రి 
ట్ర 


పారాయణం చేసి శ్రీవారాహీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) - https://rushipeetham.org  - పుటః -6 


పూజావిధిః 


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌ । 
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే ॥ 
అగజాననపద్మార్మం గజాననమహర్నిశమ్‌ । 
అనేకదం తం భకానామేకదంతముపాస్మహే ॥ 
దీపారాధనమ్‌ 
ఆత్మానమరిణం కృత్వా ప్రణవం చోత్తరారిణమ్‌ । 
జ్ఞాననిర్మథనాభ్యాసాద్దీపం ప్రజ్వాలయామ్యహమ్‌ ॥ 
ఘంటారవమ్‌ 
ఆగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసామ్‌ । 
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనమ్‌ ॥ 
ప్రార్థనా 
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ । 
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే౭+౫౦ఘ్రియుగ్మం స్మరామి ॥ 
యః శివో నామారూపాభ్యాం యా దేవీ సర్వమంగలా | 
తయోః సంస్మరణాత్‌ పుంసాం సర్వతో జయమంగలమ్‌ ॥ 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) - https://rushipeetham.org 


లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః | 
యేషామిందీవరశ్యామో హృదయస్లో జనార్దనః ॥ 
ఆపదామపహరారం దాతారం సర్వసంపదామ్‌ । 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ ॥ 
సర్వమంగలమాంగల్యే శివే సర్వార్ధసాధికే । 
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమో౭స్తు తే ॥ 
ఆదిత్యాయ చ సోమాయ మంగలాయ బుధాయ చ । 
గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥ 


శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః 
శ్రీఉమామహేశ్వరాభ్యాం నమః 


శ్రీశచీపురందరాభ్యాం నమః 
శ్రీఅరుంధతీవసిష్టాభ్యాం నమః 
శ్రీసీతారామాభ్యాం నమః 
శ్రీమాతాపితృభ్యాం నమః 
శ్రీగురుచరణారవిందాభ్యాం నమః 
సర్వేభ్యో మహాజనేభ్యో నమః 


పుటః - 7 


భూతోచ్చాటనమ్‌ 
అపక్రామంతు భూతాద్యాః సర్వే తే భూమిభారకాః । 
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥ 
అపసర్పంతు యే భూతా యే భూతా భూమిసంస్థితాః | 
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా ॥ 
దేహశుద్ధిః 
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో౬పి వా | 
యః స్మరేత్‌ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ॥ 
[ ఆచమనానికి వేరొక పాత్ర పెట్టుకోవాలి. పూజకు వేరొక పాత్ర 


పెట్టుకోవాలి ] 

ఆచమనమ్‌ 

శ్రీకశవాయ స్వాహా  శ్రీనారాయణాయ స్వాహా 
శ్రీమాధవాయ స్వాహా 3 శ్రీగోవిందాయ నమః 
శ్రీవిష్టవే నమః ౨ శ్రీమధుసూదనాయ నమః 
శ్రీత్రివిక్రమాయ నమః ఈ శ్రీవామనాయ నమః 
శ్రీశ్రీధరాయ నమః ా శ్రీహృషీకేశాయ నమ 


శ్రీపద్మనాభాయ నమః శ్రీదామోదరాయ నమః 
శ్రీసంకర్షణాయ నమః... ఈ శ్రీవాసుదేవాయ నమః 
శ్రీపద్యుమ్నాయ నమః  .. శ్రీఅనిరుద్దాయ నమః 
శ్రీపురుషోత్తమాయ నమః -) శ్రీఅధోక్షజాయ నమః 
శ్రీనారసింహాయ నమః -* శ్రీఅచ్యుతాయ నమః 
శ్రీజనారనాయనమః _ - శ్రీఉపేంద్రాయ నమః 
శ్రీహరయే నమః _ శ్రీకృష్ణాయ నమః 


మమ ఉపాత్త సమస్తదురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే 
శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః 
ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమే 
పాదే .....ద్వీపే ......వర్డే .......ఖండే అస్మిన్‌ వర్తమాన-వ్యావహారిక- 
చారద్రమానేన వా నామసంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మబుతౌ 
ఆషాఢమాసే శుక్షపక్షే .......... చ వాసరయుకాయాం 
శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణవిశేషణ-విశిష్టాయాం 
శుభతిథౌ .... 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org - పుటః - 8 


[ పురుషులైతే శ్రీమాన్‌ ....... (గోత్రము చెప్పాలి)-సగోత్రః కలశారాధనమ్‌ 


ప (పేరు చెప్పాలి )-నామధేయః ధర్మపత్నీసమేతః [ ఒక రాగిపాత్రకు చుట్టూ గంధం, కుంకుమ పెట్టి, కలశములో 
మమ సకుటుంబస్య | అక్షతలు, గంధం, పుష్పాలను వేసి కలశాన్ని కుడిచేతితో మూసి 
[ ( వివాహితులైన స్త్రీలైతే ) సౌభాగ్యవతీ .....( స్త్రీ పేరు చెప్పాలి ) క్రింది శ్లోకములను చదువవలెను. ] 


శ్రీమతః a ( గోత్రము చెప్పాలి)-సగోత్రస్య, 
న ( భర్త పేరు చెప్పాలి )-నామధేయస్య ధర్మపత్నీ 
మమ సకుటుంబాయాః | 
క్షేమ-సెర్య-వీర్య-విజయ-అభయ-ఆయురారో గ్య-ఐశ్వర్య- 
fa] 
అభివృద్ధ్యర్థం ధర్మార్థ-కామమోక్ష-చతుర్విధ-పురుషార్థ-ఫల -సిద్ధ్యర్థం 


కలశస్య ముఖే విష్ణుః కంరే రుద్రస్సమాణశ్రితః | 

మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః ॥ 
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా । 
బుగ్వేదో౭థ యజుర్వేద స్పామవేదో హ్యధర్వణః॥ 


శ్రీవారాహీదేవతా ప్రీత్యర్థం శ్రీవారాహీదేవతా ముద్దిశ్య అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబుసమా శ్రితాః । 


యథాశక్తి షోడశోపచారపూజాం కరిష్యే అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టికరీ తథా | 


ఆయాంతు దేవపూజార్ధం దురితక్షయకారకాః ॥ 
గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి | 
కరిష్యే నర్మదే సింధుకావేరి జలేఒస్మిన్‌ సన్నిధిం కురు ॥ 


(అని కలశములోని నీళ్లను తాకవలెను) (కలశములోని జలముతో దేవుని పైన, పూజాద్రవ్యములపైన, 


తదంగత్వేన కలశారాధనం కరిష్యే | స్వశరీరముపైన చల్లుకోవాలి ) 


ఆదౌ నిర్విఘ్నేన పూజాపరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతిపూజాం 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org - పుటః -9 


అథఅఅ గణపతిపూజ అఅఅ 


ధ్యానమ్‌ 
అంతరాయ తిమిరోపశాన్తయే 
శాంతపావనమచిన్త్యవైభవమ్‌ | 
తం నరం వపుషి కుంజరం ముఖే 
మన్మహే కిమపి తుందిలం మహః ॥ 
శ్రీమహాగణాధిపతయే నమః । ధ్యాయామి । 
శ్రీమహాగణాధిపతయే నమః | ఆవాహయామి । 
శ్రీమహాగణాధిపతియే నమః । రత్నఖచితసింహాసనం సమర్పయామి । 
శ్రీమహాగణాధిపతయే నమః । పాదయోః పాద్యం సమర్పయామి । 
శ్రీమహాగణాధిపతయే నమః । హస్తయోః అర్హ్యం సమర్పయామి । 
శ్రీమహాగణాధిపతయే నమః । ముఖే ఆచమనీయం సమర్పయామి | 
శ్రీమహాగణాధిపతయే నమః । శుద్దోదకస్నానం సమర్పయామి । 
స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి । 
శ్రీమహాగణాధిపతయే నమః । వస్త్రయుగ్మం సమర్పయామి । 
శ్రీమహాగణాధిపతయే నమః । యజ్ఞోపవీతం సమర్పయామి । 


శ్రీమహాగణాధిపతయే నమః । గంధం సమర్పయామి । 
శ్రీ మహాగణధిపతయే నమః । అక్షతాన్‌ సమర్పయామి । 
(గణపతిని పుష్పములతో, అక్షతలతోనూ గరికలతోనూ పూజ 


చెయ్యవచ్చును 
శ్రీసుముఖాయ నమః 
శ్రీకపిలాయ నమః 


శ్రీలంబోదరాయ నమః 
శ్రీవిఘ్నరాజాయ నమః 


శ్రీధూమకేతవే నమః 


శ్రీఫాలచంద్రాయ నమః 
శ్రీవక్రతుండాయ నమః 


శ్రీహారంబాయ నమః 


శ్రీసర్వసిద్ధిప్రదాయకాయ నమః ఈ 


శ శి శి శి శి శి శి ఆ 


శ్రీవకదంతాయ నమః 
శ్రీగజకర్ణికాయ నమః 
శ్రీవికటాయ నమః 

శ్రీగణాధిపాయ నమః 
శ్రీగణాధ్యక్షాయ నమః 
శ్రీగజాననాయ నమః 
శ్రీశూర్పకర్ణాయ నమః 


శ్రీస్మందపూర్వజాయ నమః 
శ్రీ మహాగణాధిపతయే నమః 


నానావిధపరిమళపత్రపుష్పాక్షతైః పూజయామి । 
శ్రీమహాగణాధిపతయే నమః । ధూపమాఘ్రాపయామి । 
శ్రీమహాగణాధిపతయే నమః । సాక్షాత్‌ దీపం దర్శయామి । 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org 


పుటః - 10 


ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి । 
నైవేద్యమ్‌ 

ఓం భూర్భువస్సువః । తత్సవితుర్వరేణ్యమ్‌ ॥ 

భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్‌ ॥ 

సత్యం త్వర్తేన పరిషించామి ( రాత్రికాలమైతే - బుతం త్వా సత్యేన 
పరిషించామి) అమృతమస్తు | అమృతోపస్తరణమసి । 
శ్రీమహాగణాధిపతయే నమః । నైవేద్యం సమర్పయామి । 
ప్రాణాయ స్వాహా | అపానాయ స్వాహా । వ్యానాయ స్వాహా । 
ఉదానాయ స్వాహా | సమానాయ స్వాహా । 

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి । 

అమృతాపిధానమసి | ఉత్తరాపోశనం సమర్పయామి । 
హస్తా ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి! 

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి । 

తాంబూలమ్‌ 

శ్రీమహాగణాధిపతయే నమః । తాంబూలం సమర్పయామి । 
(గణపతికి తాంబూలమును సమర్పించాలి ) 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) - https://rushipeetham.org 


తాంబూలచర్వణానంతరం శుద్దాచమనీయం సమర్పయామి । 
కర్పూరనీరాజనమ్‌ 
శ్రీ మహాగణాధిపతయే నమః । నీరాజనం దర్శయామి । 
(గణపతికి హారతిని చూపించాలి) 
నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి । 
మంత్రపుష్పమ్‌ 
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః 
ప్రచోదయాత్‌ | 
శ్రీమహాగణాధిపతయే నమః । సువర్ణమంత్రపుష్పం సమర్పయామి । 
ప్రార్థనా (పుష్పాలను చేతిలో పట్టుకొని నమస్కరిస్తూ) 
వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమ ప్రభ । 
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥ 
మన్తహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప । 
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ॥ 
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్‌ । 
పూజాం చైవ న జానామి క్షమస్వ గణనాయక ॥ 


పుటః - 11 


శ్రీ మహాగణాధిపతయే నమః । 
క్షమా ప్రార్థనాపూర్వకనమస్మారాన్‌ సమర్పయామి । 
( గణపతికి పుష్పములను సమర్పించవలెను ) 
( మరల చేతిలోనికి అక్షతలను, జలమును తీసుకుని ) 
అనయా ధ్యానావాహనాది-షోడశోపచార-పూజాయా భగవాన్‌ 
సర్వాత్మకః శ్రీమహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు । 
( అని మంత్రమును చెపుతూ చెతిలో వున్న అక్షతలను, జలమును 
పళ్ళెములో వదలాలి ) 

సర్వం శ్రీమహాగణాధిపతిచరణారవిందార్పణమస్తు | 
శ్రీమహాగణపతిప్రసాదం శిరసా గృహ్హామి | 
(గణపతి పాదముల వద్దనున్న పుష్పమును గాని, అక్షతలను గాని 
తీసుకుని శిరస్సు మీద వేసుకొనవలెను ) 


శ్రీమహాగణపతిప్రసాదేన సర్వాభీష్టసిద్ధిరస్తు । 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org 


ఉద్వాసనమ్‌ 

శ్రీమహాగణాధిపతిం యథాన్థానం ప్రవేశయామి । 
కేమాయ పునరాగమనాయ చ । 

( గణపతిని ఉత్తరము వైపు జరుపవలెను ) 


శెంకెంకెంకెం  వలలిలలిలల్‌ల 


అఅథి వారాహీదేవిపూజ అఅథఅ 
( మరల మూడుమార్లు ఆచమనాన్ని చేసి సంకల్పమును చెప్పవలెను) 


ఏవం గుణవిశేషణవిశిష్టాయాం శుభతిథా శ్రీవారాహీదేవీ ప్రీత్యర్థం 
శ్రీవారాహీదేవీముద్దిశ్య యథాశక్తి పూజాం కరిష్యే | 


[ గమనిక - శ్రీవారాహీదేవిపూజను లఘువుగా చేసుకొనవలసిన 


సందర్భములో ఉపచారములన్నింటినీ కేవలము 
“శ్రీవారాహీదేవ్యె నమః” అనే మంత్రముతో చేసుకొనవచ్చును ] 


పుటః - 12 


వారాహీదేవీ-ధ్యానమ్‌ 
ఖడ్గం చక్రం ముసలమభయం దక్షిణాభిః సుదోర్భిః 
శంఖం ఖేటం హలమయవరం బిభ్రతీం వామదోర్శిః | 
సింహాసీనామయుగనయనాం శ్యామలాం కోలవక్షాం 
వందే దేవీం సకలఫలదాం పంచమీం మాతృమర్యే ॥ 
శ్రీవారాహీదేవ్యై నమః | ధ్యాయామి | 


ఆవాహనమ్‌ 
హిరణ్యవర్గాం హరిణీం సువర్ణరజతస్రజామ్‌ । 
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ॥ 
సహస్రదళపద్మస్టాం స్వస్థాం చ సుమనోహరామ్‌ । 
హరిబ్రహ్మేంద్రసేవితాం తాం భజే జగతాం ప్రసూమ్‌ ॥ 


శ్రీవారాహీదేవ్యె నమః | ఆవాహయామి | 
ఆసనమ్‌ 


తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్‌ । 
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్‌ ॥ 


అమూల్యరత్నసారం చ నిర్మితం విశ్వకర్మణా । 
ఆసనం చ ప్రసన్నం చ మహాదేవి ప్రగృహ్యతామ్‌ ॥ 


శ్రీవారాహీదేవ్యె నమః | నవరత్నఖచితసువర్ణసింహాసనం సమర్పయామి । 


పాద్యమ్‌ 
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్‌ । 
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదే వీర్ణుషతామ్‌ ॥ 
శుద్ధగంగోదకమిదం సర్వవందితమీప్పితమ్‌ । 
పాపేధ్మవహ్నిరూపం చ గృహ్యతాం పరమేశ్వరి ॥ 
శ్రీవారాహీదేవ్యె నమః | పాదయోః పాద్యం సమర్పయామి | 


అర్హ్యమ్‌ 
కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్రాం జ్వలంతీం తృప్తాం తర్ప్చయంతీమ్‌ । 
పద్మే స్థితాం పద్మవర్దాం తామిహోపహ్వయే శ్రియమ్‌ ॥ 
పుష్పచందనదూర్య్వాదిసంయుతం జాహ్నవీజలమ్‌ । 
శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసిని ॥ 
శ్రీవారాహీదేవ్యె నమః | హస్తయోః అర్హ్యం సమర్పయామి । 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org - పుటః - 13 


ఆచమనీయమ్‌ 


చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్‌ | 


తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యేఒలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ॥ 
పుణ్యతీర్ణాదికం చైవ విశుద్ధం శుద్ధిదం సదా । 
గృహ్యతాం మహాసేనే చ రమ్యమాచమనీయకమ్‌ ॥ 
శ్రీవారాహీదేవ్యె నమః | ముఖే ఆచమనీయం సమర్పయామి | 


పంచామృతస్నానమ్‌ 


(పంచామృతాలు సమకూర్చుకుంటే “శ్రీవారాహీదేవ్యె నమః” అంటూ 


అమ్మవారికి స్నానము చెయ్యించవచ్చును ) 


శ్రీవారాహీదేవ్యై నమః । 
శ్రీవారాహీదేవ్యై నమః । 
శ్రీవారాహీదేవ్యై నమః | 
శ్రీవారాహీదేవ్యె నమః । 
శ్రీవారాహీదేవ్యై నమః | 


శ్రీవారాహీదేవ్యై నమః | 


క్షీరేణ స్నపయామి । 
దధ్నా స్నపయామి । 
ఘృతేన స్నపయామి । 
మధునా స్నపయామి । 
శర్మరేణ స్నపయామి । 
ఫలోదకేన స్నపయామి । 


శుద్దోదకస్నానమ్‌ 
ఆదిత్యవర్ణి తపసోజధిజాతో వనస్పతిస్తవ వృక్షోఒథ బిల్వః | 
తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ॥ 
సుగంధి విష్ణుతైలంచ సుగంధామలకీజలమ్‌ । 
దేహసౌందర్యబీజం చ గృహ్యతాం కోలవదనే ॥ 
శ్రీవారాహీదేవ్యె నమః | శుద్దోదకస్నానం సమర్పయామి । 


స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి । 


వస్త్రమ్‌ 
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ । 
ప్రాదుర్భూతో౬స్మి రాష్ట్రేఒస్మిన్‌ కీర్తిమృద్దిం దదాతు మే ॥ 
సౌందర్యముఖ్యాలంకారం సదా శోభావివర్ధనమ్‌ । 
కార్పాసజం చ క్రిమిజం వసనం దేవి గృహ్యతామ్‌ ॥ 
శ్రీవారాహీదేవ్యై నమః | వస్త్రయుగ్మం సమర్పయామి । 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org - పుటః - 14 


యజ్ఞోపవీతమ్‌ 
క్షుత్సిపాసామలాం జ్యేష్టామలక్ష్మీం నాశయామ్యహమ్‌ । 
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్జుద మే గృహాత్‌ ॥ 
ఉపవీతం గృహాణేదం కాంచనం కమలాసనే । 
పవిత్రం పాహి మాం దేవి శరణాగతవత్సలే ॥ 
శ్రీవారాహీదేవ్యె నమః | యజ్ఞోపవీతం సమర్పయామి । 


చందనమ్‌ 
గంధద్వారాం దురాధర్దాం నిత్యపుష్టాం కరీషిణీమ్‌ । 
ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్‌ ॥ 
మలయాచలసంభూతం వృక్షసారం మనోహరమ్‌ । 
సుగంధయుక్తం సుఖదం చందనం దేవి గృహ్యతామ్‌ ॥ 
శ్రీవారాహీదేవ్యె నమః | శ్రీగంధం ధారయామి | 


శ్రీవారాహీదేవ్యె నమః । హరిద్రా-కుంకుమ-కజ్జల-కస్తూరీ- 
గోరోచనాది-సుగంధ-ద్రవ్యాణి సమర్పయామి । 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org 


ఆభరణాని 
మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి । 
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః ॥ 
రత్నస్వర్థవికారం చ దేహాలంకారవర్దనమ్‌ 
శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతామ్‌ ॥ 


శ్రీవారాహీదేవ్యె నమః | సర్వాభరణాని సమర్పయామి | 


పుష్పాణి 
కర్ణమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ । 
శియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్‌ ॥ 
నానాకుసుమనిర్మితం బహుశోభాప్రదం పరమ్‌ । 
సర్వభూతప్రియం శుద్ధం మాల్యం దేవి ప్రగృహ్యతామ్‌ ॥ 
శ్రీవారాహీదేవ్యె నమః | 
నానావిధపరిమళపత్ర పుష్పాణి సమర్పయామి | 


పుటః - 15 


అథాంగపూజా 
శ్రీపంచమ్యె నమః | పాదౌ పూజయామి । 
శ్రీదండనాథాయై నమః | జంఘే పూజయామి । 
శ్రీసంకేతాయై నమః | జానునీ పూజయామి । 
శ్రీసమయేశ్వర్యె నమః | ఊరూ పూజయామి । 
శ్రీసమయసంకేతాయై నమః । కటిం పూజయామి । 
శ్రీవారాహ్యె నమః నాభిం పూజయామి । 
శ్రీపోత్రిణ్యె నమః స్తనౌ పూజయామి । 
శ్రీశివాయై నమ? భుజౌ పూజయామి । 
శ్రీవార్యాళ్యె నమః హస్తాన్‌ పూజయామి । 
శ్రీమహాసేనాయై నమః కంఠం పూజయామి । 
శ్రీఆజ్ఞాచక్రేశ్వర్యెనమః | ముఖం పూజయామి 
శ్రీఅరిఘ్న్యె నమః ఓష్టా పూజయామి । 
శ్రీశుభదాయై నమః | నాసికాం పూజయామి । 
శ్రీత్రిలోచనాయై నమః నేత్రాణి పూజయామి । 
శ్రీనీలాస్యాయై నమః కర్ణౌ పూజయామి । 
శ్రీకోలవదనాయై నమః | శిరః పూజయామి । 
శ్రీవారాహీదేవ్యె నమః సర్వాణ్యంగాని పూజయామి । 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) - https://rushipeetham.org 


శ్రీవారాహీదేవ్యష్టోత్తరశతనామస్తోత్రావలిః 
శ్రీవరాహవదనాయై నమః 
శ్రీవారాహ్యా నమః 
శ్రీవరరూపిణ్యె నమః 
శ్రీకోడాననాయై నమః 
శ్రీకోలముఖ్యె నమః 
శ్రీజగదంబాయై నమః 
శ్రీతరుణ్యె నమః 
శ్రీవిశ్వేశ్వర్యె నమః 
శ్రీశ ంఖీన్యె నమః 
శ్రీచక్రిణ్య నమః 10 
శ్రీఖద్దశూలగదాహస్తాయై నమః 
శ్రీముసలధారిణ్య నమః 
శ్రీహలసకాది ( హల్లీసకాది ) సమాయుకాయై నమః 
శ్రీభకానామభయప్రదాయై నమః 


పుటః - 16 


శ్రీజంభే జంభిన్యై నమః 


శ్రీమోహే మోహిన్యె నమః 


శ్రీస్తంభే స్తంభీన్యె నమః 
శ్రీదేవేశ్యె నమః 

శ్రీశ త్రునాశిన్యె నమః 
శ్రీఅష్టభుజాయై నమః 
శ్రీచతుర్హస్తాయై నమః 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org 


20 


ఉన్మత్తబైరవాంకస్థాయై నమః 


ON 
౬9 


లలోచనాయైె నరం. 


ర్‌ 


ంచమ్యె నమః 
లోకేశ్యె నమః 
నీలమణిప్రభాయై నమః 


అంజనాద్రిప్రతీకాశాయై నమః 


29 


౦హారూఢాయై నమః 
త్రిలోచనాయై నమః 
శ్యామలాయై నమః 


ర్‌ 


రమాయై నమః 

ఈశాన్యె నమః 40 
నీలాయై నమః 
ఇందీవరసన్నిభాయై నమః 


ఘనస్తనసమోపేతాయై నమః 


OC ఉర ౧. 6. శ ఉం హం ౧ ౧. ౦ 


రో 
ge 
Gq 
ట్ర 
న్‌ 
ర్‌ 


30 


పుటః - 17 


శ్రీకలాత్మికాయై నమః 
శ్రీఅంబికాయై నమః 
శ్రీజగద్ధారిణ్యి నమః 
శ్రీభకోపద్రవనాశిన్యె న 


ee 


సగుణాయై నమః 
శ్రీనిష్కలాయై నమః 
శ్రీవిద్యాయై నమః 
శ్రీనిత్యాయై నమః 
శ్రీవిశ్వవశంకర్యె నమః 
శ్రీమహారూపాయై నమః 


థ్రీ మహేశ్వర్యె నమః 


(6 


మహేంద్రతాయై నమః 


విశ్వవాపిన్యె నమః 


Gurr 
3 
గ్త్‌ rb 
eX 
ర 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org 


ae నమః 


50 


శ్రీకాళికాయై నమః 


శ్రీ( శత్రూణాం ) భయదాయై నమః 
శ్రీబలిమాంసమహాప్రియాయై నమః 


శ్రీజయభైరవ్యె నమః 


రూ 

a 

ల! 
O 
అ 
ర్ట" 
2X 
రో 


ర్‌ 


రమేశ్వరవల్లభాయై నమః 


సుధాయై నమః 


ఈ 
గ 
రో 


| 


సురేశాన్యె నమః 
బ్రహ్మాదివరదాయిన్యె నమః 
స్వరూపిణ్య నమః 
సురాణామభయప్రదాయై నమః 
వరాహదేహసంభూతాయై నమః 
శోణీభారాలసే నమః 


Oe & & & © 6 6 6&6 6 (రూ 


క్రోధిన్యె నమః 


60 


70 


పుటః - 18 


శ్రీనీలాస్యాయై నమః శ్రీమంత్రాత్మికాయై నమః 90 
శ్రీశుభదాయై నమః శ్రీయంత్రరూపాయై నమః 
శ్రీశుభకారిణ్యె నమః శ్రీతంత్రరూపిణ్యె నమః 


శ్రీశత్రూణాం వాక్‌స్తంభనకారిణ్య నమః పీఠాత్మికాయై నమః 


శ్రీశత్రూణాం గతిస్తంభనకారిణ్య నమః దేవదేవ్యె నమః 
శ్రీశత్రూణాం మతిస్తంభనకారిణ్య నమః 80 శ్రేయస్కర్యె నమః 


శ్రీశత్రూణామ్‌ అక్షిసంభనకారిణ్వ నమః చింతితారప్రదాయిన్వె నమః 
Wy (sw) అ థ గ్య 


శ్రీశత్రూణాం ముఖస్తంభిన్యె నమః 
శ్రీశత్రూణాం బిహ్వాస్తంభిన్యె నమః 


శ్రీదుష్టానాం నిగ్రహకారిణ్య నమః 


శ్రీశిష్టానుగ్రహకారిణ్య నమః 


(6 


ర 


ర్వశత్రుక్షయంకర్యె నమః 
సర్వశత్రుసాధనకారిణ్యె నమః 


ర 


(ర (6౮ & 6 


యు 


రవీప్రియాయై నమః 


f 


ర్వశత్రువిద్వేషణకారిణ్య నమః 


భకాలక్ష్మివినాశిన్యె నమః 
౦పత్రదాయై నమః 
సౌఖ్యకారిణ్య నమః 


బాహువారాహ్యా నమః 


ర్‌ 


్వప్నవారాపహ్య నమః 
భగవత్యె నమః 
ఈశ్వర్య నమః 


Gr ee Ge Ge Gir DE ye క్వ 


సర్వారాధ్యాయై నమః 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org 


100 


పుటః - 19 


సర్వమయాయై నమః 
ర్వలోకాత్మికాయై నమః 


A 


మ 


& 6&6 ఈూ 6 
ర్న 
gl 
q| 
ర 
రో 
2% 
రో 


బృహద్వారాప్యా నమః 108 
ధూపమ్‌ 

ఆపః సృజంతు స్నిగ్గాని చిక్తీత వస మే గృహే । 

నిచ దేవీం మాతరం శియం వాసయ మే కులే ॥ 
వృక్షనిర్యాసరూపం చ గంధద్రవ్యాదిసంయుతమ్‌ । 
ధూపం దాస్యామి కల్యాణి పవిత్రం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
శ్రీవారాహీదేవ్యె నమః | ధూపమాఘ్రాపయామి | 


దీపమ్‌ 
ఆర్లాం పుష్కరిణీం పుష్టిం పింగలాం పద్మమాలినీమ్‌ । 
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ॥ 
జగచ్చక్షుఃస్వరూపం చ ప్రాణరక్షణకారణమ్‌ | 
ప్రదీపం శుద్ధరూపం చ గృహ్యతాం పరమేశ్వరి ॥ 
శ్రీవారాహీదేవ్యె నమః । దీపం సమర్పయామి | 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) - https://rushipeetham.org 


నైవేద్యమ్‌ 

ఆర్లాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్‌ । 

సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ॥ 
నానోపహారరూపం చ నానారససమన్వితమ్‌ । 
నానాస్వాదుకరం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతామ్‌ ॥ 

ఓం భూర్బువస్సువః । తత్సవితుర్వరేణ్యం ॥ 

భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్‌ ॥ 

సత్యం త్వర్తేన పరిషించామి ( రాత్రికాలమైతే - బుతం త్వా సత్యేన 

పరిషించామి) అమృతమస్తు | అమృతోపస్తరణమసి । 
శ్రీవారాహీదేవ్యె నమః । నైవేద్యం సమర్పయామి | 

ప్రాణాయ స్వాహా | అపానాయ స్వాహా | వ్యానాయ స్వాహా । 

ఉదానాయ స్వాహా | సమానాయ స్వాహా । 

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి । 

అమృతాపిధానమసి |  ఉత్తరాపోశనం సమర్పయామి । 

హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి । 

శుద్దాచమనీయం సమర్పయామి । 

అమృతమస్తు | అమృతోపస్తరణమసి । 


పుటః - 20 


తాంబూలమ్‌ 
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్‌ । 
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోఒశ్వాన్‌ విందేయం పురుషానహమ్‌ ॥ 
తాంబూలం చ వరం రమ్యం కర్పూరాదిసువాసితమ్‌ । 
జిహ్వాజాద్యచ్చేదకరం తాంబూలం దేవి గృహ్యతామ్‌ ॥ 
శ్రీవారాహీదేవ్యె నమః | తాంబూలం సమర్పయామి | 


నీరాజనమ్‌ 
కర్పూరదీపతేజస్వ్వం అజ్ఞానతిమిరాపహా । 
దేవీప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్ణయ ॥ 


శ్రీవారాహీదేవ్యె నమః | కర్పూరనీరాజనం సమర్పయామి । 


మంత్రపుష్పమ్‌ 
శ్యామలాయై చ విద్మహే 
హలహసాయై ధీమహి 
తన్నో వారాహీ ప్రచోదయాత్‌ । 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) - https://rushipeetham.org 


సద్భావపుష్పాణ్యాదాయ సహజపైమరూపిణే । 
లోకమాత్రే దదామ్యద్య ప్రీత్యా సంగృహ్యతాం సదా ॥ 
శ్రీవారాహీదేవ్యె నమః మంత్రపుష్పాణి సమర్పయామి | 


ఆత్మప్రదక్షిణనమస్కారమ్‌ 
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ । 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥ 
పాపోహం పాపకర్మా౭హం పాపాత్మా పాపసంభవః । 
త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే ॥ 
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ । 
తస్మాత్‌ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి ॥ 
శ్రీవారాహీదేవ్యె నమః | ఆత్మప్రదక్షిణనమస్కారాన్‌ సమర్పయామి | 


సావ్టాంగనమస్కారమ్‌ 

ఉరనా శిరనా దృష్ట్యా మనసా వచసా తథా । 

పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః సాష్టాంగముచ్యతే ॥ 
శ్రీవారాహీదేవ్యె నమః | సాష్టాంగనమస్కారాన్‌ సమర్పయామి । 


(స్త్రీలు పంచాంగనమస్కారమును చెయ్యవలెను ) 


పుటః - 21 


సర్వోపచారాః 


శ్రీవారాహీదేవ్యె నమః | ఛత్రమాచ్చాదయామి । అనయా శ్రీసూక్తవిధాన-పూర్వక-ధ్యానావాహనాది- 
శ్రీవారాహీదేవ్యె నమః । చామరైర్వీజయామి । షోడశోపచారపూజయా భగవతీ సర్వాత్మికా 
శ్రీవారాహీదేవ్యె నమః । నృత్యం దర్శయామి । శ్రీవారాహీదేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు | 
శ్రీవారాహీదేవ్యె నమః । గీతం శ్రావయామి । 

శ్రీవారాహీదేవ్యె నమః | గజానారోహయామి । $ ఏతత్‌ పూజాఫలం శ్రీవారాహీదేవీచరణారవిందార్బ్చణమస్తు అ 
శ్రీవారాహీదేవ్యె నమః । అశ్వానారోహయామి । 

శ్రీవారాహిదేవ్యై నమః | ఆందోళికామారోహయామి | శ్రీవారాహీదేవ్యె నమః ప్రసాదం శిరసా గృహ్ణామి । 
శ్రీవారాహీ దేవ్యె నమః | సమస్త-రాజోపచార-శక్తుపచార- 
భక్తుపచార-పూజాః సమర్పయామి । ( అమ్మవారి పాదముల వద్దనున్న కుంకుమను, పుష్పాలను భక్తితో 
క్షమాపూర్వకప్రార్థనా స్వీకరించవలెను ) 


అపరాధసహస్రాణి క్రియంలేఒహర్నిశం మయా | 

దాసోఒజయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ॥ శెలశెంశెలకెం. శలశలకలశల 
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్‌ । 
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరి ॥ 

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి । 

యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే ॥ 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org - పుటః - 22 


అ అట దూర్వాసులవారు రచించిన 
ఆర్యాద్విశతియందు వారాహీదేవివర్ణన అ అఅ 


తతైవ మంత్రిణీగృహపరిణాహం తరలకేతనం సదనమ్‌ । 
మరకతసౌధమనోజ్జం దద్యాదాయూంషి దండనాథాయాః ॥ 63 ॥ 


సదనే తత్ర హరిన్మణిసంఘటితే మంటపే శతస్తంభే । 
కార్తస్వరమయపీరే కనకమయాంబురహకర్ణికామధ్యే ॥ 64 ॥ 


బిందుత్రికోణవర్తుల-షదస్రవృత్తద్వయాన్నితే చక్రే | 
సంచారిణీ దశోత్తర-శతార్ణ-మనురాజకమల-కలహంసీ ॥ 65 ॥ 


కోలవదనా కుశేశయనయనా కోకారిమండితకిరీటా । 


సంతప్తకాంచనాభా సంధ్యారుణచేలసంవృతనితంబా ॥ 66 ॥ 


హల-ముసల -శంఖ -చక్రాంకుశ -పాశాభయ -వరస్సురితహస్తా | 
కూలంకషానుకంపా కుంకుమజంబాలితస్తనాభోగా ॥ 67 ॥ 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) - https://rUShipeetham.org 


ధూర్తానామతిదూరా వార్తాశేషావలగ్నకమనీయా । 
ఆర్తాళీ శుభదాత్రీ వార్తాలీ భవతు వాంఛితార్ధాయ ॥ 68 ॥ 


తన్యాః పరితో దేవీః స్వప్నేశ్యున్మత్త భైరవీముఖ్యాః | 
ప్రణమత జృంభిన్యాద్యా భైరవవర్ల్గాంశ్చ హేతుకప్రముఖాన్‌ 169 ॥ 


శెంకెంకెంతెం  వలలిలలిలలిల 


పుటః - 23 


వారాహీదేవి యొక్క చక్రము కిరిచక్రము. అనేక శక్తులతో కూడిన ఐదు దంష్టా బాలమృగాంకస్య విహాసనవిభావరీ | 
ఆవరణల చక్రము ఇది. ఆ కిరిచక్రమునందున్న వివిధ పర్వములు, అక్కడ 
వున్న వివిధ దేవతలను హయగ్రీవులవారు అగస్తులవారికి సవిస్తరంగా 
బ్రహాండపురాణములో వర్ణించారు. పారాయణయోగ్యమైన ఈ 
అధ్యాయమును ఇక్కడ అందించడమైనది. పోత్రిణ్‌ పుత్రితాశేషవిశ్వా వార్తాళికామ్బికా ॥ 5 ॥ 


ప్రావృషణ్యపయోవాహవ్యూహనీలవపుర్లతా ॥ 4 ॥ 


కిరిచక్రరథేంద్రస్య సాలంకారాయ తే సదా | 


తస్యెవ రథనాథస్య ద్వితీయం పర్వసంగితాః | 


ee “కిరిచక్రరథపర్వదేవతావర్ణన” జ జమ్మినీ మోహినీ చైవ స్తమ్మినీ తిస్ర ఏవ చ ॥ 6 ॥ 


- బ్రహ్మాండపురాణాంతర్గతమ్‌ ఉత్ఫుల్లదాడిమ ప్రఖ్యా స్పర్వదానవమర్దనాః | 


కిరిచక్రరథేంద్రస్య పంచపర్వసమా శ్రితాః | జ్వలన్మాణిక్యవలయెర్చి బ్రాణాః పాణిభిర్నిజైః | 


దేవతాశ్చ శృణు ప్రాజ్ఞ ! యన్నామ శృణ్వతాం జయః ॥ 1 ॥ అతిదీప్తకరాళాక్షీ జ్వాలాభిర్దెత్యసైనికాన్‌ ॥ 8 ॥ 


న 3 4 
ప్రథమం పర్వవింద్వాఖ్యం సమ్పాపా దండనాయికా | దహన్త్య ఇవ నిశ్శంకం సేవన్తే సూకరాననామ్‌ | 


సా తత్ర జగదుద్దండకంటక వ్రాతఘస్మరీ [21|| కిరిచక్రరథేన్దస్య తృతీయం పర్వసంగితాః | 9|| 


నానావిధా స్త్రజ్వాలాభిర్నర్హయంతీ జయశ్రియమ్‌ | అన్థిన్యాద్యాః పజ్బు దేవ్యో దేవీమన్త్రకృతాస్పదాః | 


VAY 
ఉద్దండపోత్ర -నిర్దాత -నిర్భిణ్గోద్దతదానవా ॥ 3 ॥ కఠోరేణాట్టహాసేన భిన్షన్యో భువనత్రయమ్‌ ॥ 10 ॥ 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org - పుటః - 24 


జ్వాలా ఇవ చ కల్పాగ్నే రజ్ఞనావేషమా శ్రితాః | 
భణ్తాసురస్య సైన్యానాం సర్వేషాం రుధిరఫప్లుతిమ్‌ ॥ 11 ॥ 
లిలిక్షమాణా జిహ్వాభిర్లేలిహానాభిరుజ్జ్వలాః | 

సేవన్త సతతం దణ్ణనాథాముద్దండవిక్రమామ్‌ | 12 | 
కిరిచక్రరథన్లస్య చతుర్థం పర్వసంగితాః | 

బ్రహ్మాద్యాః పజ్బామీవర్గా అష్టమీవర్ణితా అపి ॥ 13 ॥ 
షడేవ దేవ్యష్టట్బక్రం జ్వలజ్ఞ్వాలాకళేబరాః | 

మహతా విక్రమౌఘన పిబన్త్య ఇవ దానవాన్‌ ॥ 14 ॥ 
ఆజ్ఞయా దజ్ఞనాథాయా స్తం ప్రదేశముపాసతే | 

తస్యెవ పర్వణో౭ ధస్తాత్సరిత స్నానమాశ్రితాః ॥ 15 ॥ 
యాకినీ రాకినీ చైవ లాకినీ వాకినీ తథా | 

శాకినీ ఢాకినీ చైవ తాసామైక్యస్వరూపిణీ ॥ 16 ॥ 
హాకినీ సప్తమీత్యేతాశ్చణ్దదోర్దబ్దవిక్రమాః | 


పిబన ఇవ భూతాని పిక్షన్త్య ఇవ మేదినీమ్‌ ॥ 17 ॥ 


త్వచం రక్తం తథా మాంసం మేదోజస్టి చ విరోధినామ్‌ | 
మజ్జాం ప్లీహం చ శుక్లం చ పిబన్యో వికటాననాః ॥ 18 ॥ 
నిష్ణురై స్పింహనాదైశ్చ పూరయంత్యో దిశో దశ | 
ధాతునాథా ఇతి ప్రోక్తా అణిమాద్యష్టసిద్ధిదాః ॥ 19 ॥ 
మోహనే మారణేచైవ స్తమృనే తాడనే తథా | 

భక్షణే దుష్టదైత్యానామామూలం చ నికృన్తనే ॥ 20 ॥ 
పణ్జితాః ఖబ్దితాశేషవిపదో భక్తిశాలిషు | 

ధాతునాథా ఇమాః ప్రోక్తా స్పర్వధాతుషు సంస్థితాః ॥ 21 ॥ 
సప్తాపి వారిధీ నూర్మిమాలాసఇళ్చాషితామృరాన్‌ | 
క్షణార్ధెనైవ నిష్పాతుం నిష్పన్నబహుసాహసాః ॥ 22 ॥ 
శకటీచక్రవద్వృత్తభయజ్కరవిలోచనాః | 
స్వస్వామినీద్రోహకృతాం స్వకీయసమయద్రుహామ్‌ ॥ 23 ॥ 
వైదికద్రోహిణాం దేవద్రోహిణాం వీరవైరిణామ్‌ | 


యజ్ఞద్రోహకృతాం దుష్టదైత్యానాం భక్షణే క్షమాః ॥ 24 ॥ 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org - పుటః - 25 


నిత్యమేవ హి సేవన్తే పోత్రిణీం దబ్బనాయికామ్‌ | 
తస్యెవ పర్వణః పార్శద్వితయే కృతమన్దిరే ॥ 25 ॥ 
క్రోధినీ స్తమ్బినే ఖ్యాతే వర్తేతే దేవతే ఉభే | 

చామరే వీజయన్యా చ లోలకజ్కణదోర్లతే ॥ 26 ॥ 
దేవద్విషాం చమూరక్తహాలాపానమదోద్ధతే | 

సదైవ ఘోర్టమానాక్ష్యా సదా ప్రహసితాననే ॥ 27 ॥ 
అథ తస్య రథేన్దస్య కిరిచక్రాభిధాజుషు | 
పార్యద్వయకృతావాస మాయుధద్వయముద్ధతమ్‌ ॥ 28 ॥ 
హలం చ ముసలం చైవ దేవతారూపమాస్థితమ్‌ | 
స్వకీయమకుటస్తానే స్వకీయాయుధవిగ్రహమ్‌ ॥ 29 ॥ 
ఆబిభ్రాణం జగద్వేషిఘస్మరం విబుధైస్స్యృతమ్‌ | 
ఏతదాయుధయుగ్మేన లలితా దణ్జినాయికా ॥ 30 ॥ 
ఖబ్దయిష్యతి సజ్లామె విషజ్ఞం నామ దానవమ్‌ | 


తస్యెవ పర్వణో దణ్ణనాథాయా స్త్వ్వగ్రసీమని ॥31 ॥ 


వర్తమానో మహాభీమసింహనాదధ్వనన్నభాః | 
దంషహ్రాకటకటాత్కారబధిరీకృతదిజ్ముఖః ॥ 32 ॥ 
చణ్లోఒచ్చబ్ద ఇతి ఖ్యాతశ్చతుర్హస్త స్త్రిలోచనః | 

శూలం ఖడ్గం ప్రేతపాశౌ దధానో దీప్తవిగ్రహః ॥ 33 ॥ 
సదా సంసేవతే దేవీం పశ్యన్నేవ హి పోత్రిణీమ్‌ | 
కిరిచక్రరథేన్హస్య పజ్బ్చమం పర్వసంశ్రితాః ॥ 34 ॥ 
వార్తాళ్యాద్యా అష్టదేవ్యో దిక్ష్వష్టసు చ విశ్రుతాః | 
అష్టపర్వతనిష్పాతిఘోరనిర్హాతనిస్వనాః ॥ 35 ॥ 
అష్టనాగస్ఫురద్భూషా అనష్టబలతేజసః | 
ప్రకృష్ణదోఃప్రకాణోష్మహతదానవకోటయః ॥ 36 ॥ 
సేవన్తే లలితాదేవ్యా దణ్ణనాథామహర్నిశమ్‌ | 
తాసామాఖ్యాశ్చ విఖ్యాతా స్సమాకర్ణయ తాపస ॥ 37 ॥ 
వార్గాలీ చైవ వారాహీ సా వరాహముఖీ పరా | 


అన్దినీ బన్టినీ చైవ జృమ్మినీ చైవ మోహినీ ॥ 38 ॥ 
g భఖ ౫ లా 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org - పుటః - 26 


స్తమ్బినీతి రిపుక్షోభస్తమృనోచ్చాటనక్షమాః | 

తస్యెవ పర్వణో వామభాగే సన్తతసంస్థితిః [39 | 
దణ్జనాథౌపవాహ్యస్తు కాసరో ధూసరాకృతిః | 
అర్ధక్రోశాయుతశృబ్దద్వితయః క్రోశవిగ్రహః ॥ 40 ॥ 
ఖద్దవన్నిష్ణురైర్లోమజాలై స్పంవృతవిగ్రహః | 
కాలదణ్ఞవదుచ్చణ్ఞవాలకాణ్ణభయజ్కరః ॥ 41 ॥ 
నీలాజ్ఞనాచల ప్రస్థవికటోన్నతపృష్టభూః | 
మహానీలగిరి శ్రేష్టగరిష్టస్కన్థమణ్జలః ॥ 42 ॥ 
ప్రభూతోష్మలనిశ్చాసప్రసరాకమితామ్బుధిః | 
ఘర్హరధ్వనినా కాలమహిషం విహసన్నివ ॥ 43 ॥ 


వర్తతే ఖురవిక్షిప్తపుష్కలావర్తవారిదః | 


తస్యెవ పర్వణో౭ధస్తా దుచ్చస్థానకృతాలయాః | 44 || 


ఇన్రాదయో౭ నేక భేదా దిశామష్టకదేవతాః | 


లలితాయాం కార్యసిద్ధిం విజ్ఞాపయితుమాగతాః ॥ 45 ॥ 


లోకస్యాపి చ సంరక్షాం సమ్బాదయితుమాగతాః | 


తన్నామాని శృణు ప్రాజ్ఞ సజ్కోచాత్కథితాని మత్‌ ॥ 46 ॥ 


ఇన్దాశ్చాప్సరసశ్చెవ సచతుష్షప్టికోటయః 

సిద్దా అగ్నిశ్చ నాధ్యాశ్చ విశ్వదేవాస్తథా పరే ॥ 47 ॥ 
విశ్వకర్మా మయశ్చెవ మాతరశ్చ బలోన్నతాః | 
రుద్రస్య పరివారాశ్చ రుద్రాశ్చెవ పిశాచకాః ॥ 48 ॥| 
నిర్భతీరక్షసాం నాథో రాక్షసా బహవస్తథా | 
మిత్రాశ్చ తత్ర గన్దర్వా స్సదా గానవిశారదాః ॥ 49 ॥ 
విశ్వావసుప్రభృతయో విఖ్యాతాస్తత్పురోగమాః | 
తథా భూతగణాశ్చాన్యే వరుణో వసవః పరే ॥ 50 ॥ 
విద్యాధరాః కిన్నరాశ్చ మారుతేశ్వర ఏవ చ | 

తథా చిత్రరథశ్చెత్రరథకాననకారకః 1౨1 | 
తుమ్బురుర్నారదో యక్ష స్పోమో యక్షేశ్వర స్తథా | 


దేవాశ్చ భగవాంస్తత్ర గోవిన్దః కమలాపతిః ॥ 52 ॥ 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org - పుటః - 27 


ఈశానశ్చ జగచ్చక్రరక్షక శ్మూలభీషణః | 


బ్రహ్మా చాశ్వినిపుత్రౌ చ వైద్యవిద్యావిశారదౌ | 53 | 


ధన్వన్తరిశ్చ భగవానథాన్యే గణనాయకాః | 
కటక్రోడగళద్దానసన్తర్చితమధు వ్రతాః | 54 | 
ఏవం ప్రకారా బహవో దేవతా స్తత్ర జాగ్రతి | 
పూర్వాదిదిశమారభ్య పరితః కృతమన్దిరాః ॥ 55 ॥ 
తత్రైవ దేవతాచక్రే శక్రాసురమరుద్దిశః | 

ఆశ్రిత్య కిల వర్తనే తదధిష్టానదేవతాః ॥ 56 ॥ 
జృబ్బినీ స్తమ్మినీ చైవ మోహినీ తిస్ర ఏవ హి | 
తస్యెవ పర్వణః ప్రాన్నే కిరిచక్రస్య భాస్వతః ॥ 57 ॥ 
కపాలం చ గదాం బిభ్రదూర్ధ్యకేశో మాహావపుః | 
పాతాళతలజమ్బాలబహుళాకారకాళిమా ॥ 58 ॥ 
అట్టహాసమహావజదీర్ణబ్రహ్మాండమండలః | 


భిన్గన్గమరుకథ్వానై రోదసీకందరోదరమ్‌ ॥ 59 ॥ 


పూత్మారిత్రిఫణాయుక్తం ఫణిపాశం కరే వహన్‌ | 

క్షేత్రపాల స్సదా భాతి సేవమానః కిటీశ్వరీమ్‌ ॥ 60 ॥ 
తస్యైవ చ సమీపస్థస్తస్యా వాహనకేసరీ | 

యమారుహ్య ప్రవవృధే భండాసురవధైషిణీ ॥ 61 ॥ 
ప్రాగుక్తమేవ దండేశీవాహాసింహస్య లక్షణమ్‌ | 

తస్యైవ పర్వణో౭ధస్తాద్దండనాథాసమత్విషః ॥ 62 ॥ 
దణ్జిసీసదృశాశేషభూషణాయుధమండితాః | 

శ్యామాః క్రోడాననా శృంద్రరేఖోత్తంసితకుంతలాః ॥ 63 ॥ 
హలం చ ముసలం హస్తే ఘూర్టయంత్యో ముహుర్ముహుః | 
లలితాద్రోహిణాం శ్యామాద్రోహిణాం స్వామినీద్రుహామ్‌ ॥ 64 ॥ 
రక్తస్రోతోభీరుత్కూలైః పూరయంత్యః కపాలకమ్‌ | 
నిజభక్తద్రోహకృతా మాంత్రమాలావిభూషణాః ॥ 65 ॥ 
స్వగోష్టీసమయాక్షేపకారిణాం ముండమండలైః | 


అఖండరక్త విచ్చేదైః కృతవైకక్ష్యకశ్రియః ॥ 66 ॥ 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org - పుటః - 28 


సహస్రం దేవతాః ప్రోక్తాస్సేవమానాః కిటీశ్వరీమ్‌ | 
తాసామ్‌ నామాని సర్వానాం దండిన్యాః కుమృసమృవ ॥ 67 ॥ 
సహస్రనామాధ్యాయే తు వక్ష్యంతే నాధునా పునః | 
అథాసాం దేవతానాం చ కోలాస్యానాం సమీపతః ॥ 68 ॥ 
వాహనః కృష్ణసారంగో దండిన్యాస్సమవస్థితః | 
క్రోశార్ణారాయతశృ్శంగే తదర్గార్జాయతో ముఖే ॥ 69 ॥ 
క్రోశప్రమాణపాదశ్చ సదా చోద్భృతవాలధిః | 

ఉదరే ధవళచ్చాయో హుంకారేణ మహీయసా ॥ 70 ॥ 
హసన్మారుతవాహస్య హరిణస్య పరాక్రమమ్‌ | 

తస్యైవ పర్వణో దేశే వర్తతే వాహనోత్తమః ॥ 71 ॥ 
కిరిచక్రరథేంద్రస్య తస్య తత్రైవ పర్వణి. | 

వర్తతే మదిరాసింధుర్దేవతారూపమాస్థితః ॥ 72 ॥ 
మాణిక్యగిరివచ్చోణం హస్తే పిశితపిండకమ్‌ | 


దధానోఘూర్దమానాక్ష స్ప్వర్గ్ణాంభోజస్రగావృతః ॥ 73 ॥ 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org 


మదశక్యా సమాశ్లిష్ణో ధృతరక్తసరోజయా | 

యదా యదా భండదైత్యసంగ్రామ స్స్పంప్రవర్తతే ॥ 74 ॥ 
యుద్ధఖేదమనుప్రాప్తా శృక్తయస్సుుః పిపాసితాః | 

తదా తదా స హాలాబ్దిరాత్మానం బహుధా క్షిపన్‌ ॥ 75 ॥ 
రణఖేదం దేవతానామంజసా౭పాకరిష్యతి | 
తద౭త్యద్భుతమే వర్డె భవిష్యతి న సంశయః ॥ 76 ॥ 
తదా శ్రోష్యసి సంగ్రామే కథ్యమానం మయా ముదా | 
తస్యెవ పర్వణో౭ధసా దష్టదిక్ష్వథ ఎవ చ ॥ 77 ॥ 
ఉపర్యపి కృతావాసా హేతుకాద్యా దశ స్మృతాః | 
మహాంతో భైరవశ్రేష్టాః ఖ్యాతా వాతాపితాపన! ॥ 78 ॥ 
ఉద్దీప్తాయుతతేజో భిర్జివాధీపితభానవః | 

కల్పాంతకాలే దండిన్యా ఆజ్ఞయా విశ్వఘస్మరాః ॥ 79 ॥ 
అత్యుదగ్రప్రకృతయః కటుదంష్టారటన్ముఖాః | 


త్రిశూలాగ్రవినిర్భిజమహావారిదమండలాః ॥ 80 ॥ 


పుటః - 29 


హేతుకస్రిపురారిశ్చ తృతీయశ్చాగ్నిభైరవః | 
యమజిహ్వెకపాదౌ చ తౌ చ కాలకరాళకా ॥ 81 ॥ 
భీమరూపో హాటకేశస్తథెవాఒచలనామవాన్‌ | 

ఏతే దశైవ విఖ్యాతా దశకోటిభటాన్వితాః ॥ 82 ॥ 
తస్యైవ కిరిచక్రస్య వర్తంతే పర్వసీమని | 

ఏవం హి దండనాథాయాః కిరిచక్రస్థదేవతాః ॥ 83 ॥ 
జృమృిన్యాద్యచలేన్హాంతాః ప్రోక్తాస్తైలోక్యపాలనాః | 
తత్రత్యెర్దేవతాబృందైర్భహవస్తత్ర సంగరే ॥ 84 ॥ 
దానవా మారయిష్యంతే పాస్యంతే రక్తషృష్టయః | 
ఇత్టం బహువిధత్రాణం పర్వస్థెరేవతాగణైః 185 | 
కిరిచక్రం దండనేత్రా రథరత్నం చచాల హ | 
చక్రరాజరథో యత్ర తత్ర గేయరథోత్తమః ॥ 86 ॥ 
యత్ర గేయరథస్తత్ర కిరిచక్రరథోత్తమః | 


ఎతద్‌ రథత్రయం తత్ర తైలోక్యమివ జంగమమ్‌ ॥ 87 ॥ 


శక్తిసేనాసహస్రస్య మధ్యే విరురుచేతరామ్‌ | 


మేరుమందరవింధ్యానాం సమవాయ ఇవాఒభవత్‌ ॥ 88 ॥ 


మహాఘోషః ప్రవవృథే శక్తీనాం సైన్యమండలే | 
చచాల వసుధా సర్వాతచ్చకైరవదారితా ॥ 89 ॥ 
లలితాచక్రరాజాఖ్యరథనాథస్య కీర్తితాః | 
షట్సారథయ ఉద్దండపాశగ్రహణకోవిదాః ॥ 90 ॥ 
ఇరిదేవీ ప్రథమతస్తథా త్రిపురభైరవీ | 
సంహారభైరవశ్చాన్యో రక్తయోగినివల్లభః ॥ 91 ॥ 
సారసః పంచమతశ్చెవ చాముండా చ తథాపరా | 
ఏతాస్తు దేవతాస్తత్ర రథసారథయః స్మృతాః ॥ 92 ॥ 
గేయచక్రరథేంద్రస్య సారధిస్తు హసంతికా | 
కిరిచక్రరథేంద్రస్య స్తమ్మినీ సారధిః స్మృతా ॥ 93 ॥ 
దశయోజనమున్నమో లలితారథపుంగవః | 


సప్తయోజనముచ్ర్చాయీ గీతిచక్రరథోత్తమః ॥ 94 ॥ 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org - పుటః - 30 


షడ్యోజనసమున్నమః కిరిచక్రో మహామునే | హర్దసమ్భుల్లవదనా స్స్ఫురత్పులకభూషణాః | 


మహాముక్తాతపత్రం తు దశయోజనవిస్తృతమ్‌ ॥ 95 ॥ ముహుర్ణయ జయేత్యేవ స్తువానా లలితేశ్వరీమ్‌ ॥ 102 ॥ 
వర్తతే లలితేశాన్యా రథ ఏవ న చాన్యతః | హర్షేణాంధా మదోన్మత్తాః ప్రనృత్యన్తః పదే పదే | 

తదేవ శక్తిసామాజ్యసూచకం పరికీర్తితమ్‌ ॥ 96 ॥ సప్తర్ణయో వసిష్టాద్యా బుగ్యజుస్సామరూపిఖిః ॥ 103 ॥ 
సామాన్యమాతపత్రం తు రథద్వంద్వేపి వర్తతే | అథర్వరూ పైర్మన్రైశ్చ వరయంతో జయశ్రియమ్‌ | 

అథ సా లలితేశానీ సర్వశక్తిమహేశ్వరీ ॥ 97 ॥ హవిషేవ మహావహ్నిశిఖామత్యంతపావనీమ్‌ ॥ 104 ॥ 
మహాసామ్రాజ్యపదవీమారూఢా భువనేశ్వరీ | ఆశీర్వాదేన మహతా వర్ణయామాసురుత్తమాః | 

చచాల భండదైత్యస్య జయసిద్ధ్యభికాంక్షిణ్‌ ॥ 98 ॥ తైస్సూయమానా లలితా ప్రచచాల రథోత్తమే ॥ 105 ॥ 
శబ్దాయంతే దిశస్సర్వాః కమృతే చ వసుంధరా | భండాసురం వినిర్దేతుముద్దండైస్సహసైనికైః | 


క్షుభ్యంతి సర్వభూతాని లలితేశ్యా వినిరమే ॥ 99 ॥ 
న వస... ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే లలితోపాఖ్యానే 


హయగ్రీవాగస్త్యసంవాదే శ్రీకిరిచక్రపర్వదేవతాప్రకాశనం నామ 
విశ్వావసుప్రభృతయో గంధర్వా స్పురగాయకాః ॥ 100 ॥ పంచవింశోఒధ్యాయయః । 


దేవదుంధుభయో నేదుర్ని పేతుః పుష్పవృష్టయః | 


తుంబురుర్నారదశ్చెవ సాక్షాదేవ సరస్వతీ | 
జ సర్వం శ్రీవారాహీదేవీచరణారవిందార్చణమస్తు 
జయమంగళపద్యాని పఠంతి పటుగీతిభిః ॥ 101 ॥ 


శెంకెంకెంకెం  వలలిలలిలలిల 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org - పుటః - 31 


శ్రీవారాహ్యనుగ్రహాష్టకం 
ఈశ్వర ఉవాచ - 
మాతర్జగద్రచననాటకసూత్రధార- 
స్వదూపమాకలయితుం పరమార్ధతోఒయమ్‌ | 
ఈశో౭ప్యనీశ్వరపదం సముపైతి తాదృక్‌ 
కోఒన్యః స్తవం కిమివ తావకమాదధాతు ॥ 1 ॥ 


నామాని కింతు గృణతస్తవ లోకతుండే 


నాదంబరం స్పృశతి దండధరస్య దండః | 
యల్లేశలంబితభవాంబునిధిర్యతో యత్‌ 


త్వన్నామసంసృతిరియం నను నః స్తుతిస్తే ॥ 2 ॥ 


త్వచ్చింతనాదరసముల్లసదప్రమేయా- 
౬౬నందోదయాత్సముదితః స్ఫుటరోమహర్షః | 
మాతర్నమామి సుదినాని సదేత్యముం త్వామ్‌ 
అభ్యర్థయేఒర్థమితి పూరయతాద్దయాలో ॥ 3 ॥ 


ఇంద్రేందుమౌలివిధికేశ వమౌలిరత్న- 


రోచిశ్చయోజ్ఞ్వలితపాదసరో జయుగ్మే | 
చేతో మతౌ మమ సదా ప్రతిబింబితా త్వం 


భూయా భవాని విదధాతు సదోరుహారే ॥ 4 ॥ 


లీలోద్ధృతక్షితితలస్య వరాహమూర్తేః 
వారాహమూర్తిరఖిలార్థకరీ త్వమెవ | 
ప్రాలేయరశ్మిసుకలోల్లసితావతంసా 
త్వం దేవి వామతనుభాగహరా హరస్య ॥ 5 ॥ 


త్వామంబ తప్తకనకోజ్ఞ్వలకాంతిమంత - 


ర్యే చింతయంతి యువతీతనుమాగలాంతామ్‌ | 
చక్రాయుధాం త్రినయనాం వరపోతృవక్టాం 


తేషాం పదాంబుజయుగం ప్రణమంతి దేవాః ॥ 6 ॥ 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org - పుటః - 32 


త్వత్సేవనస్థలితపాపచయస్య మాతః శ్రీవరాహముఖీస్తవః 
మోక్షోఒపి యత్ర న సతాం గణనాముపైతి | 
దేవాసురోరగనృపూజితపాదపీఠః కువలయనిభా కౌశేయార్గోరుకా ముకుటోజ్ఞ్వలా 
కస్యాః శ్రియః స ఖలు భాజనతాం న ధత్తే ॥ 7 ॥ హలముసలినీ సదృక్తేభ్యో వరాభయదాయినీ | 
కపిలనయనా మధ్యే క్షామా కఠోరఘనస్తనీ 
RO SD ccs జయతి జగతాం మాతః సా తే వరాహముఖీతనుః ॥ 1 ॥ 
కిం దుర్లభం త్వయి విధానవదర్శితాయామ్‌ | 
కిం దుర్భరం త్వయి సకృత్‌ సృతిమాగతాయాం తరతి విపదో ఘోరా దూరాత్‌ పరిహ్రియతే భయ- 
కిం దుర్ణయం త్వయి కృతస్తుతివాదపుంనామ్‌ ॥ 8 ॥ స్థలితమతిభిర్భూతప్రేతైః స్వయం ప్రియతే శ్రియా | 
క్షపయతి రిపూనీష్టై వాచాం రణే లభతే జయం 
| ఇతి శ్రీ వారాహ్యనుగ్రహాష్టకం సంపూర్ణం ॥ వశయతి జగత్‌ సర్వం వారాహి యస్త్వయి భక్తిమాన్‌ ॥ 2 ॥ 
పుటి. స్తిమితగతయః సీదద్వాచః పరిచ్యుతహేతయః 
క్షుభితహృదయాః సద్యో నశ్యద్దృశో గలితౌజసః | 
భయపరవశా భగ్నోత్సాహాః పరాహతపౌరుషా 
భగవతి పురస్త్వదృకానాం భవంతి విరోధినః ॥ 3 ॥ 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org 5 పుటః - 33 


కిసలయమృదుర్హస్తః క్లిశ్యతే కందుకలీలయా 
భగవతి మహాభారః క్రీడాసరోరుహమేవ తే | 
తదపి ముసలం ధత్సే హస్తే హలం సమయద్రుహాం 
హరసి చ తదాఘాతైః ప్రాణానహో తవ సాహసమ్‌ ॥ 4 ॥ 


జనని నియతస్తానే త్వద్వామదక్షిణపార్యయోః 
థి 


మృదుభుజలతామందోల్చేప ప్రణర్తితచామరే | 
సతతముదితే గుహ్యాచారద్రుహాం రుధిరాసవః 


ఉపశమయతాం శత్రూన్‌ సర్వానుభే మమ దేవతే ॥ 5 ॥ 


హరతు దురితం క్షేత్రాధీశః స్వశాసనవిద్విషాం 
రుధిరమదిరామత్తః ప్రాణోపహారబలిప్రియః | 
అవిరతచటత్కుర్వద్దంష్టాస్థికోటిరటన్ముఖో 
భగవతి స తే చండోచ్చండః సదా పురతః స్థితః ॥ 6 ॥ 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) — https://rushipeetham.org 


క్షుభితమకరైర్వీచీహస్తో పరుద్ధపరస్పరై- 

శృతురదధిభిః క్రాంతా కల్పాంతదుర్లలితోదకైః | 
జనని కథముత్తిష్టేత్‌ పాతాలసద్మబిలాదిలా 

తవ తు కుటిలే దంష్టాకోటీ న చేదవలంబనమ్‌ ॥ 7 ॥ 


తమసి బహులే శూన్యాటవ్యాం పిశాచనిశాచర- 
ప్రమథకలహే చోరవ్యాఘోరగద్విపసంకటే | 
కుభితమనసః క్షుద్రస్యెకాకినోఒపి కుతో భయం 
సకృదపి ముఖే మాతస్త్వన్నామ సన్నిహితం యది ॥ 8 ॥ 


విదితవిభవం హృద్యెః పద్మెర్వరాహముఖీస్తవం 
సకలఫలదం పూర్ణం మంత్రాక్షరైరిమమేవ యః | 
పఠతి స పటుః ప్రాప్నోత్యాయుళ్చిరం కవితాం ప్రియాం 
సుతసుఖధనారోగ్యం కీర్తిం శ్రియం జయముర్వరామ్‌ ॥ 9 ॥ 
॥ ఇతి శ్రీవరాహముఖీస్తవః సమాప్తః ॥ 


శెంశెంకెంకెల_ ₹౮₹౮3₹ంకెం 
పుటః - 34 


వారాహీ -మోహిని- -రుస్థిని- 
శ్రీవారాహీదేవి కీర్తన జమ్మిని-మోహిని -జృమిణి-రున్దిని 
స్తమ్బిని-అన్టినిశక్తిసంవృతా 

స్త IE 
అంభోరుహలోచనా దండనాథా 


రచన - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు 


వారాహు రకపు హుక్‌ అరక శాంభవీ షణ్ముఖసన్నుతచరితా ॥ వారాహీ ॥ 


వీరా హీరాదిభూషితా విమలా ॥ వారాహీ ॥ 


హలముసలాయుధహనా ప్రశస్తా 
కలిమలహరా శ శికళాన్వితచికురా 


జలదాభా నతజనసంత్రాణా 


బలదా పరబలదహనకరా ॥ వారాహీ ॥ 
పంచావరణాంచితయంత్రన్నా 

పంచమీ ధాతుపాలికార్చితా 
వంచకవిషంగవధకారిణీ 

వాంఛితఫలదా వారాళీ శివా ॥ వారాహీ ॥ 


సర్వం శ్రీవారాహీదేవీచరణారవిందార్చణమస్తు 


వారాహీదేవి పూజావిధానము ( బుషిపీఠం ప్రచురణ ) - https://rushipeetham.org  - పుటః - 35 


